‘Registered NO. M-4345. 


ర 


అ 


వాల్యుం 1] 


మృచాను : 1941 వ సం॥ అగస్టు "నైల 22 వ శేది శకచారం 


[నె 2కి రు 


1940-1941. 


రెండేండ యుద్ధం లాభనష్టాలు. 


ఈ ఆగస్టు "నెలాఖరుకి పాట్లరు పారంభించిన ఆ. శెండేంక్లు nee 
వారికి లాభ నష్టాలు శెఫారువేయ 1 వివరములు యనా దిగువ గలవ్ర == 


1. అత రాజ్యాలు (జర 


1940 వ 'సంవత్సరములో 


(అ) విజయములు. 

1. పాట్లరు అతివడిగా పోలండును ఆ, క్రమించెన్సు కాగి 
మి కమండలివ్యారు (వమాదం గుర్తించలేము, వారి వుదానీన 
తనుచూచి పొట్లరు టక్కమారుగా "పెద్ద యుద్ధం (ప్రారం 
భించెను. | 
ఫలికం.--నాశ్వే, చనైదరులండ్సు (ఫాంను అక 
మించెను, బీటనుకు (కమాదం హెచ్చెను, 

2, ఇటలీకాడ దోవిడిలో భాగం పంచుకో వచ్చింది. 
సోమలిలాండును (బిటిషువారు, ఖాళీ చేసిరి. 


8. ర్యా తటస్థంగానుండెను, కాని జర్గనీకి అను 
కూలమే, 
చాసి 'కనుకూలంగానే తలలు వంచుచుంబేవి, 


4. రుమేసియా అశ్షశాజ్యాలతో భేరి తన సూనెగను 
లను చాలవరకు జర్మనీకి ఒప్పగంచెను. చాల్క_ను శటస్థ 
రాజ్యాలనుండికాడ జర్మనీ నూనె తెచ్చుకుంటూటం డెను, 


ర. (ఫాంను శేవులను జర్మనీ అకమించుటచేత చిట 
నుకు దిగ్భంథం జ రానీ (కి టించ గల్లెను, న 


ఇతర తటస్ల దేశాలుకూడ జగ్యనీ దాస్ట్రీకంగాంచి' 


ఈ శెండేండ్లలో ఉభయపక్షముల 


కనీ ్రిటలీతు). 


1941 వ సంవత్సరములో 
(అ) నిరోధములు, 

1. గ్రటనుకు (ప్రమాదం తొలగి జర నీకి జర్మనీ ఆక 
మించిన దేశాలకు (భిటిషువారు దాడి వేశురను (పమాదం 
యిక్కు_వైంది. రెండ వైపుల జర్మనీ యుద్ధం చేయవలసి 
వచ్చింది. ఆక్రమిత దేశాలలో సంపదంతా తొల! జర ర్మనీకి 
ఆర్థికభారంగానున్నాయి, ఆందోళనకు శారణమెనాయ్రి. 

మి త్రమండలి దేశాలలో వృదాసీనత తొల స్థీరసంకల్పం 
యేర్న టం 

ర ఇటలీకాడ జర్మనీ ఆక్రమించిన దేశంగా మారింది, 
ఇటలీ ఆఫీకాలో తన స్నామాజ్యాన్ని పోగాట్టుకొంది, 
మద్యథ రాస సముద యుద్దంలో శన నాశాదళమున్తు విమాన 
దళమును విశేషంగా నష్ట్రపాందింది. ఆల్ఫేనియాలో | గ్‌క్రు 
లచే ఓడింపబడీంది, ముసాలోని దురాశవలన ఇటలీ ఆదివర 
కార్టించిన గౌరవమంతా గోల్పోయి సిందలపాలయ్యెను, 
మధ్యథ రాసముదమున౦ద్భు మధ్య పాచ్యము నందు బిటిషు 
వారి శకి నేడు ఆధికమయి ఇటలీకి (పాణసంకటంగానుంది. 

8. నేడు జర్షినీ (బిటిమనారి నాకాశక్రిబే -చుట్టివేయ 
బడ్కి కన నేని నిక శకి నంతా రష్యావై మర ల్చిను. “అపా 
లతో నున్న దనుకొన్న (భిటిషువారి దిగ్బృంథధ మే యిపుడు 
పొట్లరుకీ, ఆతని నాజీపార్టీ కి అకసి దురాశ లక్ష రట 
మారణయంశ్రంగా పరిణమిరిచ గలదు, 


(భిట'నే చివరకు గెలుస్తుందని తటస్థ దేశాలకు నమ్మకం. 
కలిగింది. [సు యుగోసీశ్షివియాలు జర్మనీ తిరుగబడి 


. నవ్వి యింకను తిరుగబడగలవు, టర్కీ_ని సర్వదా జర్మనీ 


బెదిరిస్తున్న ను (బిటి మవారితో ఓడంబడికను సొటించుచు 
న్నది. దోక్టీణ అమెరికా స్వతంత్ర రాజ్యాలు తమ చేశా 
లలో నాజీ క్కుటఅను అణచివేసినని, ' 


4, రుమేసియోా మూడోవంతు బేశభాగమును గోల 
యింది, పం్పటలన్ని జర్షనీకి ఎగుమతయి |పజలు తిండి'లేకుం 
జూ యున్నారు, జర్భనీ యుద్దంలో “పూర్తిగ దిగవలసీ 
వచ్చింది. చారి చమురు గనులను రభ్యనులు చాంబులువేసి 
ధ్వ' 'సముచేసీరి, దేశం సరపదంతా పోయింది, 

చాల్క_ను రాష్ట్రములు యుద్దరంగంగా మారుట చేత 
సుభిత్‌ మగు దేశం పాడయ్యి జర్మనీ "కే సరకు సన్తై త్చపో 


యింది, 

ర్‌, ఆందుచే అట్లాంటికు 'సమ్ముద యుద్ధం (ప్రారంభ 
మయి యిపుడు టబిటిషువారు గేలున్తున్నారు. గీటను 
సాకామాన్దాలు ఎన్నడు మూయబడలేదు. అట్లాంటికు 'సము 
(దంలో జర్మ సీ 'సబ్‌ మెరైెనుల్కు "పెద్ద యుద్ధ నాకలున్సు ముం 
చబడినవి. మిసిలియున్న జర్మను యుద్ధనాళలు శేవ్బలలోే 
ధాగొనవలసివచ్చెను, థ్‌ 


2 యుద్ధ 'సంచిక 


(అము 


1940 - 


6. జర్మనీ మెరఫు యుద్ధం (పళంచాన్నంకటిని (మిం 
వేసెను. జర్మనుప సైన్యం జ యేంపీానిదిగ తో చెను, 


4, 


లో 
7, యుద సామ? అన్నిరకాలు జర్త్య సీ ఎక్కువగ 
తయారుచేస్తుండెను. _ 


8 పాట్లరు గూఢచారులు (గ వ ఫంక్తివారు) యిశర 
'జేశాలలో సిరాఖాటంగా క్కుటలు సాగించిరి, 


(ఆ) ముందు “సంగతి : 


1. 1910 వ సంవత్సరము శీత కాలంలోగానే జయిం 
చగలనని జర్మనీ సమ్ధియుండెను, 


2. జర్మనీ విమానశ క్రి బిటిషుచారి మహ త్తరమగు నౌ ళా 
శక్తిని మించేటట్టుంషేను, 


8. జయిం చేపక్షాన్సి కేకే అభిలాష ఇతర దేశౌలకు 
మెండై జర్మనీశక్త్‌ అధికనుగుచ్చు చారి టాంకుదళములు 
జయింపరాసివిగా అగుపడుచుంటెను. ఆయిన్కా 

4. యూరోవుఖండ దిగ్భంథం , ఇంగ్లాండు ' కొన 'సాగిం 
చెను. 


ర్‌, ఇంశ్ఞాండుకీ 
రించబడింది, 


6. ఇంగ్లాండువై దాడి చేయటకు జర్శను విమానదళము 
' నకు సాధ్యం కా లేదు, ఇంళ్లాండులో జర్మనుగూఢారులు 
చేర లెకపోయిర, 1 


. 


?, భిటనువై జర్మనుచాడి 'సెష్టంబరు 16 భరకు వాయి 
దా పడింది, OR 

8. మధ్యధశా 'సముదంలో esr అధికారం 
యింకా యున్న ందుకు, ఈజిస్ట్రలో వారి నేన చెక్కు _చదర 
నందుకు ఇటలీకి ఆశాభంగమయింది. 


(ఇ) 'మొతత్తంయై స్ట్‌ : 


ము త్తంపె జర్మనీ యుద్దం త్వరలో ముగింశాలనుకున్న ది, 
బిటను విషయంలోతప్ప యితర 'ేశొల విప,యలలో ఆట్లు 
చేయగ బ్లైను, 


హిట్లరు పంపిన శాంతిసం దేశం తృణీక 


1941 


6. మిరుపు యర్ధావికీ తన ఉజ్జీగ .రషింయా ఎదుర్కొ_ 
న్నది. జర రను -నెన్యాలను మించిన ,నీగాలు ఎక గ్రాన్‌ 
అయుశ సంపత్తి తిగలవి 'డీకొన్న వి, జర్మను సెనా లు జయిం 
ఉరానివన్తు డా॥ గోయి బెల్సు ర, అసత్యమని రుజు 
వయింది, 

7, అ కమించిన చేశాలలో ఆయుధ ఉత్పత్తి చేర్చిహడ 

ర్కనీ ఎంత తీయారుచేయగలదో ఆ గరిక్ట పరిమాణము 
అపుజే జీఇెను. (బిటిషువారి ఉత్పత్తి యింకను నానాటికీ "పెరు 
గుచునే ఉంది. దీసికిగోడుగా అమెగికా నుండి స్నామాజ్య 
దేశాలనుండి 'సరకో వస్తున్నది. రషీయాతో యుద్దంలో 
జర్హ్మనీ ఆయుధ 'సంప త్తియంతా తరగ క్టాపోవుచున్న ది. 

8. ఉకక౭ెనులో జర్మను గూఢ భొరుల క్కుటలు “పూ ర్రిగ 
విఫలమైనవి. (బిటను జయించగలదను నమ్మకం ఆ కమిత చేశా 
లకు శలి౫ంది. అందుచే యీ గూఢచారుల (ప్రచార సాథ 
కము ఎవరు (శ్రయోగించిరో వారికే తిరిగి వోసి చేయగలదు. 


(ఆ ) ఏమి జరిగింది : 


1. ఇస్పుడుహడ శీత కాలంళో గానే 'జయించగలం ఆపి 
జర్య సులను కుంటున్నా రు. కొసి జయంశాక 6 శాంతి చేకూరు 
తుంది”) అని ఆశిస్తున్నారు, అది నిస్ప్క్యుహతో కలిసిన 
ఆశ, ఎట్లా శాంతించునో వారు చెప్పలేకుండా యున్నారు. 

2 సన్న ని 'సమ్ము చాలలో (బిటిషు “నాకా శక్తిని శతు 
వినానశ క్రీ కి రాంతఖరేకు , సిరోధించెనుశాని సరుపయోగం 
జీయలేకండెను. మనోసముదాలందు సాకాశ_క్రియీ 
మిన్న గానుంది, 

స్థ ఇందు కనుకూలంగా జర రృనీ చేస్తున్న (శచారన్నంతా 
రషింయయోా నమ్మ క దూరముగానుంటేను, 


4, దిగ్బంధం కొన సాగుచునే యన్నది. రాయలు 
వాకాదళ్లమునకు అధికంగా యుద్ద సాకలు విమానాలు 
చేర్చబడినవి. విదేశపు మార్కె..టులనాండి 'సరకు 
నిలచిపోయినందున, రషియాను కొల్ల గొట్టి లూటీ చెయుట శై 
రషీయాఎవె పొట్లరు యాద్ధం సాౌాగించెను, 

5, * పాట్లరుతో 1౧స్కి అతని శాంగువాలెవఠితో గాని 
మీము ఎన్వుడు 'సంధిరాయచారములు జరుపము ” ఆని 
జూకా ఏ2 న లేదిన బిటను . తరఫున చర్చిలుగారు ' ఖచి 
తంగా చెప్పేరు. HR 

6. శా తులందు గురిలేని చాంబు లచ్చాటచ్చట చేయడం 
తప్ప జర్హను విమానాలు ఏమీ చేయలేకున్నవి. ఇపుడవి 
రహీంచుకోడంతో 'సరిపోతున్నది.. విమానయుద్దం ఇంగ్లాండు 
నండి (ఫాంను ఉత్తరభాగం జర్గనీలమీదరు జరగింది, ఇం 
గ్ధాండులోనకి ర్‌ వ పంక్తి వారెవ్వరు వీర లేకుండిరిం 

7. జర్మను దాడి ఎప్పటికి రానేలేదు. బెదిరించడం 
మాం సర్వ్శదాజంది. కాసి జర్మనీ ఆ (శ్రమించిన. దేశా 
లపై (శిటిమవారి చాడియే యిపుడు జరుగనున్న ది, 

8. గత యుద్దంలో మ్మితమండలి నారిశెట్లు ఇటలీ భార 
మయిందో ఇపుడు జర్మనీకి అట్టిబరు వే ఆయింది. ఇటలీ 


.వాగిదోగు ఫోమలిలాండు, ఆకిఫీసియా, ఇర్మీటియాా సిరి 


యాలను (బిటిము సామాజ్యనేన లా కమించియున్ల బి, ] 
(ఇ) మొత్తంపై స్థితి. 


ఈ యీడాదిలో త్వరగా ము%ంచాల చే జర్షనీ యొత్తులు 
విఫలమయినవి. (బిటను తన శక్తిని వృద్ధిచేసుకుంటూ 
జర్షనీసి ఎదిరిస్లూ నేయుంది, ఇటలీ ఓడిపోయింది, నూ" 
యజశాల్వై ॥ బడాలను జర్మనుల యక్ష ంకూడా చెడింది. 


' ఇపుడు వాం చేనలు. నిషియో bres అగవాట్లు 


పదుచున్నవి, అటు రషియాను .ఇటు ఇంగ్లాండును ఎదు 
రో_వాలని భీతిల్లుచున్నారు. 


1941] 


ద్‌ సంచిక 8 


1940 


1941 


2, (బిటను. 


(అ) అపుడు ఇంగ్లాండు ఒకగ్రాయే. 
1. యూరోవులో ఇంగ్లాండుకి మ్నిశులు "లేకుండిరి, 
ఇంగీ షు ఛానలు ఆవళలి రేవులు శ్మతువు ఈ, కమించెను, 


(ఫాంసుకు పోయిన ఓటిషు సైన్యం తప్పించుకొంది 
కొని ఆయుధాలను గోల్యోయింది, తమ 'నెదర్కొద్న 
(కమాదమును భిటిషు జాతి యిపుడే గుర్తించెను, శ్రే వంతు 
గజ నెన్యముళో చేరిరి, 


8. యూరోపు ఖండం దిగ న్పంథం శేయబడెను, కాసి 
అందుకు తన సాకాబలం ఫేకుంచెను. ఆక్ష రాజ్యాలు 
కూడా ఇంగ్భారిడుకు దిగ్బంధంచేయ |పారంధించినవి, 


4. (పతిరోజు (బిటనువై చాడి వస్తుందనే ఎదురుచూ 
సూ ఉండిరి, “కొసి గుమిగూడిన శతు నాకలన్నింటిని శా 
యలు విమానాలు చేదించుచుండేవి. 

ర్‌, జర్మను విరూనాల శక్తి వైమాసికుల చేర్చులకన్న 
భిటిషు విమానాల శక్తి వైమాసికుల నేర్చు ఎక్కువని రుజువ 
యింది. కాసి శు విమానాల 'సంఖ్య కాల అధికంగా 
నుండెను. = A 


6. అమెరికా సహాయంచేయడానికి యిష్ట్రపడుచుం డెను 
కాధ్సి యుద్ధ సొమ్మసి ఉత్పత్తి కట్టుదిట్టముగ CES 


(ఆ) ముందు స్థితి: 
1. ఆక్టేబరువరకు ఇంగ్నాండు నిలువరించుకో. a 
పొట్లరు లచే ఆవశాశం సున్నం 


2, (బిటిషు | పజలు యిదివరకువ అనే బాల వికమత్యం 
తో తప్పక గెలవాలను స్థిరసంకల్బం కల్చియున్నారు, 


ఫో 


8. శాయలు విమానదళంవారి అధ్బుత చర్యలు చీక 
నుంతకు ఉత్సానాం కలిగించిన వి, 


బడుచుం లెను. + 
ర్‌, సమ్ము దాధిపత్యం యింకా భిటీషువారిశేగలదు. 


14, 


(అ) ఇపుడు యితరజేశాల సహాయం. 

1. మి (తమండలికి లాభాలు--స్వతంత (ఫాంను, 
వోలండు బల్టియం, నార జకోస్లావో కియా, న. 
రను యుగో స్థావియా, రషియ్యో, చీనాలు-_అన్మి చేశా 
లు స్యాకంక్య 'సమరమున ౦దు ఐకమత్యం కలిగియున్న వి, 
ఇంగ్లీషు ఛానలు "రేవులను జర్తినీ ఆకమించుటవలన ఆట్లాం 
టికు" 'సమ్ముదయుడ్ధం (ప్రారంభమయి, యిపుడచట జ" నీ 
సీడుచున్నది. 

2, టను నిలు వరించుకొి యుండెను. ఇంకా సమా 
దం శోలగలేదు, . కాగి అఆయుభబలం నైన్య బలం -'వూర్తిగ 
చేకూరింది. 1940 వ 'సంవత్సరములో చేరువైన (ప్రమాదం 
1941న సంవశ్సరంలో అట్న యుండెనుకాస్తి ఇతర 
యుద్ధరంగాలకు ఇంగ్లాండు ఎసిళ్యాలను పంపగల్టుచున్న ది, 

3. యూరోపు దిగ్బంధం యింకా భఛిగువయినది. జర్శ 
నీకి దినదినం ఒత్తిడి ఎర్కువవ్రతున్నది. ఇంగ్యాండికి అక్ష 
రాజ్యాలు దిగ్బంథం చేయజొలక పోయినవి. కొసి కొద్ది 
సామాను సొకిలను ముంచ ? బ్లీనవిం (బిటిషువారి యుద్ధం 
చేయు సమర్థత నానాటికీ హాచ్చుచున్నది, 

4. చాడి జరుగనేలేదు. -రోయలు విళూనాల “కొనలాకు. 
భయపడి శతువ్ర ఆ పయత్స మే పూర్తి చేయలేకసోయిను, 


ర్‌ భి “సొమన్భ్యాలు ఆటే యున్నవి. కాసి ఉభ 
యుల విళూనాల సంఖ్యల వ్యత్యాసం తగ్గుచున్న ది. ఇంగ్లాం 
డువై జర్మను విమానాల చాడికన్న జర్కనీమై , |శ్రిటిశు వినూ 
నాల దాడి తీ వకరమై వినాశక రమగు చాంబులు అధికంగా జడి 
జర్మనీకి నష్టం. ఆధికమయింది. | బిటిషు విమానశ్రాలే యిప్పుడు 
ముందంజ 'వేన్న న్నవి, 

6. యుద్ధంలో (పక్యతుంగా ది*పోవడం కప్ప తక్కిన 
సవోయం అంతా చేయడానికి ఆమెరికా ఒప్పకుంది. 
(టను తప్పక జయించునని రూజు నెల్టుగార్కు తదితర అమె 
రికను నాయకులు (పకటించి ౮50 డిస్ట్రాయరు. విమానా 
లు అమెరికా పంపింది. అభ్యక్షుడుగ రూజు విల్చే తిరిగి 
ఎన్ను*ొనబజెను. ఆట్లాంటికు 'సమ్ముదం కాపలాకాయుట 
కంగీక౭ంచి, ఐినులాండుకు అమెరికా సేన పంపబడెను, 
ఇదంతొ ఆమెరకా ఇంగ్లండుకు చేసిన సవాోయ మీ. అమె 
రికాకాడ యుద్దంలో దిగుతుందని *జర్మ నీకి మజోభయంగా 
ఉంది, యుద్ద సామ తయారు మంచి కట్టుది కి ములతో 
జరుగుచున్న ది, 


(ఆ) జరిగి నది $= 


1. పొట్లరు గెలిచే అవకాశం పోయింది, 
కడందీర్ధ కాలం యుద్ధం సా?ంచాలి, 


ఇవుడాతడు 


2 (భిటిషు (శజలును స్నామాజ్య (శజలును నాజీ అధి 
శారం అణచివేసే (యపంచంలో స్వాతం త్యం శలకొల్పాలను 
స్ధిర 'సంకల్పం క లియిన్నార! లండను యా ఉద్యమానికి 
"శీయద్రంగాయుంది. ' 

8. ఈ చర్యలు అంగీ -యులోకేగాక, (కంచంలో 
'స్వతంత 'దేశాలన్నింటికి ఉత్సాహం కలిగంచినవి, అన్ని 
యుద్ధరంగాలలో (బ్రిటిషు విమానాలు పోయి యుద్ధంచేసి ఆస 
కూన ఖ్యాతిని బడ యు చున్న వి, 

, 4, "ఇంకను వైన్యసమీకరణ జరుగుచున్నది, 
'సంవతృరములో 'పూర్తియగును. 

5, అట్లాంటిక్‌ సముద్రంలో మాతం (బిటిమవారి నాకా 
ధీక్యతకు అడ్డు కన్పించింది. శృతువెంత కృషిచేసిన యా 
అధిక్యత త్యంచలేకుండెనని రూఢియైన ది, 


1942వ 


4 యుద్ధ 'సంచిక 


| 1940 


6. ఈజిస్టకి శతు భయం. ఆఫికాతో అనేకచోట్ల 


దాడి చేయటకు ఇటలీ |పయోత్సించుచుండెను. (బిటీషు 


లోమలీలాండు గోల్య్సోయినా తాత్కాలిక నష్ట్రంగా ఎంచ * 


బడెను, 


"మొతృంైపై స్థితి. 

(ఫాంను వోలండు, నైదరులండ్నునందు జర్మనీ విజయం 
చూస్తే ఇంగ్రాండుకి భీతిగానే యుంజిను, కాసి దేశము 
లంతా _భెర్యంగానుండి శత్రువు నైదురో_గలమనే తలంచి 
యుండిరి, (టిమ 'నాకాశక్రి : ఆటీ-రాజ్యాల ప్థానులను 
అపుడే తారుమారు చేయచుండెను. 


[అగస్టు 


1941 

6. ఆ ఫీకాలో బిటీష వాగే దాడీ 'పారంఖించి ఇటలీ 
ఎనేన్యాలకు ద్మిగ్భమ గాల్సిరి. ఇటలీ సేనకు (భిటిష నేనకు 
8:1 వ్యత్యాసమున్నా, భిటిషు నేనలు ఇర్మిటీయాా అబి 
సీనీియాల న్నాకమించ్చి తమ సోమలీలాండును తిం తీశు 
కున్న వి, సిరియాను ఆ కమించ్చి ఇరాకులాశి తిరుగుచా 
టును అణచివేయటవలన ఇండియాకు మధ్య పాచ్య దేశ 
ములకు శ తుశ్రల ముప్పు తప్పిపోయింది, ఇవుడు శనమ్మిశ 
దేశమగు టర్కీ సరిహద్దులకు | బ్రిటిషు రాజ్య 'సరివాద్దులకు 
చేరువయ్యెను, చాల్టికు రాజ్యాలను, (శ్రీబు దీవిని శ తువ్ర 
ఈకమించినా మధ్యధథరా'సబము| దమంతా బిటి జాళా 
దళాథి కారం కిందనే యున్నది, 

మొత్తంము సతి. 

రషియయాయుదం యింకా సమో క్షి కాలేదు, ముఖ్య 
ఘట్టం యింకా ముందరేయుంది. జర్మనీ నైన్యాలు చాగా 
చెబ్బతింటున్న్రా యింకా గడితప్పలేదు. ఈ నెన్యంగూపు 
మాస్తేగాని యూరోఫులో శొంతియుండదు, బిటి నాకా 
శక్రిచే పీట్టరు యూరోవులో'నే బంధించబడును, బిటిషు 
విగూనాలు జర్మను వగయిశాలన్సు పర్మిశమలన్కు మంటెగల్పు 
చున్నవి. ఇంగ్లాండు అకృసంతుష్టితో ఉదాసీనంగా ఊరు 
కోలేదు. _నైనికశ కి ఆయుధశ కీ మా ర్తిగాగలిస మిత్ర 
మండలీ జేశాల సనోయంతో ీతి తొల్నయన్న ది, లు 
'స్తామన్న ్రెర్యం కల్లి యుండుటకు హీతుభ్ఫగలదు. 


రూజువెళల్టుచర్చిలు సమావేశము. 


యుద్ధంసాగించుటకు, శాంతి నెలకొల్సుటకు ఎనిమిది ముఖ్య 'సూ తాలు. 


1బిటను అమెరికాల ఆదర్శములు (ప్రకటించిరి. 


ఆమురికా (శభుత్యాభ్యత్షుడగు రూజు వెల్టుగారు యనా 
యేడు ఫీ బవరి మాసంలో | బిటిపు (యథానమం[తియగు వ్‌ర్శి 
లుగారిని చూడదలచఛిరి. కాని అపుడు రను [క్రీటు చేశా 
లతో ఫెరార యుద్ధం సాగుచున్నందున వీల కాకుం డెను 
యుద్దానికి "సంబంధించిన సమస్య అన్నింటిగురించిస్ని తరు 
వాత శాంతి "నెలకొల్పిన వుడు తిరిగి “ద్వేషాలు "పెరక్కుండా 
చేంయాల్సిన యే+గ్బాటుల గూర్చిస్ని కఇవుడు ఇంగ్లాంథుకీ 
ఎటువంటి సహాయం చేయాలో జర్మనీ ఆకమించిన దేశాల 
దౌశ్భా గ్యస్థితి యొట్లున్న దో యా విషయాలన్నీ చర్చిలుగా 
రితో రూజు వెల్టుగారు స్వయంగా చర్చింపదలచిరి. గత 
వారం వీరుభయులు |పపంచంలో యిళరులెవ్వరికి "తెలియ 
కుండా ఎక్కడో ఒకచోట రహస్యంగా కలుసుకొని చర్చీం 


జేరు. చాళశేమి నూట్లా జేరో ఆ వివశాలన్ని యింవతరకు 
(చళటింపబడలేదు. కాని యుద్ధం సాగించడం తరువాత 


శాంతి స్థాపించడం గూరి ఆఅమెరికా-యింగాండుల ఉదేశా 


లను తెల్పుచు వారుభయులు చర్మితాత్మకమగు ఒక [పక టన 


చీసేరు. అందు యిట్లున్న ది :--- 

అమెరికా అభ్యక్షుడును, (బిటిష్‌ (కథానియ తమ (పభ 
త్వముల తరఫున ఒక చో 'సమావేశమయి, యికముందు యు 
చ్రానంశరం | పపంచంయొక్క_ భవిష్యత్‌ శ్మేమాసికీగాను ఈ 
(కింది “సూశ్రములను ఆచరణలో "పెట్టుట ఆవ'సరమని నిశ్చ 
యించిరి ;._ 

(1) ఇతర దేశముల | పదేశమును అకమించుటగాఫ్సి 
వాటిపై అధికారం చలాయించుటగాసి భీటను-అ మెరికాల 
ఉద్దేశంళాదు. 1 క్ష 

(2) విదేశంయొక్క. భూభాగమునూ ఆ చేశం 
యొక్క (పజల 'సమ్మతిలేకుండ మరో దేశం తీసుకోరాదు, 

(క) శతిచేశం | పజలును తామెట్టి (పభుత్వ విధా 
నంచే పరిపాలిం పబడవ-లెనో సిర్టయించుకొను హక్కు వారే 
శకలిషియుందురు. ఆ హక్కును ఆ'మెరికా-యించఛ్లాండులు 


గుర్తింశుచ్చు అట్టి స్వపరిపాలనా వాక్కు తొలగించబడిన డో 
జల కవి తిరిగి జిసంగబడునట్లు చేయగోశెదరు. 

(4) పెద్ద దేశములకును చిన్న 'దేశములకున్యు వీజి 
యంపొందిన "దేశములకును శీడిన చేశములకున్కు తమ ఆరి 
కాభివృద్దికి ఆవ'సరమగు ముడీపచార్లములను (శ్రపంచంలో 
ఎక్కడున్నా తెచ్చుకొనుటకు, న్వేళ్ళా వ్యాపారం చేయుటకు 
'సరి సమానమగు ఆవశాశము లుండవ లెను, (భిటను-ఆమె 
రకాలు తామివుడు నిర్వ ర్తింపవలసిన చాధ్యతలకు లోబడి ఈ 
అవకాశళకులు కలిషంచుటకు గట్టి (పయత్న మును చేయును, 

(5) కాకుల అభివృద్ధికి అర్థి ాభివృద్ధిక్కి 'సంఘఘశ్షీ 
మమునకు ఎట్టి శార్యకమము అవసరమో అది వివిధ "దేశ 
ములు కలసి సిర్ణయించునట్లు యేశ్చాటు చేయబడును. 

(6) నాజీ దౌష్ట్యమూ ఆంతమొందిన పిదప (తి 
'దేశంవారును తను 'సరిహద్దులలో ఇర్చయంగా కాలం గడు 
పుటకును (పతి దేశంలో | పతివాడును చార్మిద్యముు భయము 
"లేకుండా (బ్రతుకుటకు వీలుండునట్టి శొంతి "నెలకొల్బదలం చిరి, 

(7) అట్టి శోంతివలన అన్ని చేశములవారు సమద 
ములమీద' -రాక పోకలు జరుపుటకు 'సరిసమాన మగు హక్కుండ 
వలెను, 

(4) (శ్రపంచ "శేమముకొరీకు నైతిక "నూ తముల 
ననుసరించి. అన్ని "దేశములును దౌర్జన్య (పయోగమును 
మానుకొనవలెనని అమెరికా (భిటనులు నమ్మచున్న వి. తమ 
'సరిహద్దులనుదాటి యితర దేశములను అకమించు ఉద్దేశం 
తో ఆయుధములను (శ్రయో[ంచుటకు జంకగి దేశాలు శొని 
గలవ్ర, వాటివలన (పపంచ శౌంతికీ భంగం కలుగకుండుట 
చై (ప్రపంచ శాంతి రక్షణకి శాశ్యతమగు యేర్సాటు' చేయ 
బడువరకున్కు అటువంటి పరదేశ్న కమణగల దేశములను 
సిరాయథ మొనరించుట అవసరము, శౌొంగిని కాంక్షించే 
"శాలకు యిటువంటి చేశములవల్ల కలుగు ఒత్తిడిని త్యంచుట 
కు అనుసరింపదగ్థ యితర చర్వలుగూడ అమలుజరు పబడును, 


1941] 


అంగడి అనే చిట్‌మ 


— 


జర్యును విమానదోఖుములనుండి చడీన ఇ్బిన్లియరీ బాంబులను చొల్గార్చుటకు హంఫ్రీ, లంతళో సోరులోని బఖిక్రాలుచేరి ఒక స 
ముకొరరం బావి కలప స్తష్పోరు యొక్క “వికల్ప 


డును ఏర్పాటు చేసినారు, అభ్యాసము 
ఇండియాకుకూ-జూ వల్రించును. 
(బిటిషు డిప్యూటి శతథాసియు. లార్డు *వీర్రీలును అస 
ఆట్రైణార్కు యూ పకటనను అనను i ఏ తేదిన గురు 


జారంనాడు శేడియోూచ్యాలా | సపంచం ఆ అంతటికీ తెలిచేరు 

దీని అంతశానకమును మరుశాడొోోక సభతో వారు ని 
యెళ్లు చెప్పిరి : -నునం కోశే స్వాథం క్యం ఆధడొరు 
(సజలకు ఆంద ప్రేయాలబని భూ కార్షికవక్ష్రంవారు. కోరుచు 
న్నారు. గురువారంనాటి (సకటన ఆద జాతులవారికీ 
అసేయయా వాస్సులక్షు ఆఫీ క వాసులకుగూడ వ కిష్తుంది, 
ఇంగాండు యే పన భశ్రీ మములకొరకు యిపుడు 
యుడ్డం చేస్తున్నదో ఆ సెలా గాభ దతలు మానవకోటి అంద 
శికి సేల్బనారికి "కేల వారికి చాడ వ్రంప 'బేయాటని వారి యు 


'జైశేము. వారింకా ముట్లు చెచేరు 
“తెలం జాతులవారు నల భొతులవారికి వపేసున 
గా గ sa 
అన్యాయాలను మా కార్మిక వశ్షుంనారు 'సక్యబా గు ర్లొన్తు 


సారు, ఎక్కువ జాతులజారి "హొం 'సంజదా "పెంపొం 
దించుటకు పాటుఎడే శ తక్కు వ జూతులళారుంజే సివా సస్థాన 
ములే వలస రూ! (సాకీ ఆభఖ్మిపౌ ఈం శాలరీ క 
చికకొలది మరుగున బడ్కి అవతకన్న ఉన్నశభావాలు యేర్చ 
డుచున్నందుకు సంతసించుచున్నాము.. సిన్న నేను పక 
తపు ముఖ్యా “సూత్రములు (పపంచంల అన్ని ఉజెతుల 
వాలికి వ ర్జీంచునపి నేను నమ్మ చున్నాను, 1 
సమిష్టి పకి తుబను స్వాతం న్యా ఆభిలపీంచే చేశా 
స్‌. య ఆమురొక్కా ఆథిసి వేళ 
"రాజ్యనుల్సు వలస రాజ్యములు ఇండియా యివుడు జర్మసీ 
కొలు [కింద నలునయన్న్న దేశాలు గూడ ఆంకీకరింబినవి, 
(బిటిషమువారి శాంతి విభానం ఆమెరికా [పజలకీవుడు మరింణో 
'స్నష్ట్రంగా తెలిసింది. కనుక్క్‌ వారును ౦ ఈల్నాహం చెందిన, 


జర్ర నీ విముఖత్యం. 


క (వకటనవ వలస నాలీ చెప్పు ష్టం (శ్రంద్‌ నలిసిపోట్చు చున్న 
కీడిత “దీశొలకు ఉత్సాహం కలిస్కి జర్మను భకిపాలనమై తిరుగ 


"Ea 
0 
(a 
CE 

a 


ఎ బాలికలు చిచ్చు వాంబులను ఆర్బుట. 


న 


రు వీగే 
మీదికి ఎక్కు టను ఇచ్చట హరు 


బడొదరు.  కాళఖ్రున జర్నీకి యా పకటన యిస్టంలేదు 
జర్మను. "రేడియోలో దీనిని తూలనాడుట ఆప్పుడే (పారంభ్ల 


మయింది, ఇది చాల వుచాత నమయిుందొన్యై 


తుప్పు పట్టిన 
"పె స్రైలోనుండి కీయబడిన. చింకీవ CE 


లాంటిది (పక్‌ తున 


₹యసి, దీనిలో చెప్పిన ధర్మవన్నాలు ఆమెరికా ఇంగ్రాండులే 


ఆను సకెలచాలే వసి జర్మను అంటున్నారు, అస్సి చేశాలకు 
స్యేళ్ళా వర్తక సాక గ్యములుండి"అన్త నౌకా మార్గాలకు 
సిడోధాలుండరాదనె వీతులు చెప్పుతూ ఆ మిరి కా ప్‌ంళ్చాం 
డులు జర్మనీకి దిగ్భృంభం ఏందుకు చేస్తున్నా రని వ్యాపార 
చఛాళ్యాచుగు. కంపెనీల జాబితా "ళందుకు (పకి టొస్తున్నా రసి 
జర్మనీ ఆడుగుచున్న ది రూజువస్లు కొట్ల కేకల. నాశించి 
యిట్లు చేస్తున్నాడని సిందకూడా. వేసింది. జర్మనీ (చభునర్థం 
(పపంబమం తొ అధికారం చలా. నుంవాలసి యత్నించు 
చేతను వేసుక పద్ద 'నేసిక బలం పెట్టుకొని కొస్పె యుకులచే 
యూరోవ్సు అశియాూ, అమిరకాలు మూడింటిని వశపరుచు 
కోవాలని పయత్నించుట చేతనే యో బహిష్కారం, 
వర్తక సిెపేధథం అఆమలుజరుపబడి సదసి జర్మనీ మరచీందితాబోలు, 

అఫ్రకా వాయువ్యంక్కు న ఆట్లాంటికు సమ్ముదతీరాన 
ఉన్న ముఖ్యమగు డాళ రు గీ్య రశ్ర్షణచాభ్యాత తన మ్మని 
(ఫౌంసు [సర్ట్‌ జర్మనీ ఒత్తడి కలుగ బేస్తున్నది 
టి. బుస నేటోచల ర ప్యూలో ఉక లెస్సు నల్లి 
సము దోర డార్లనల్సు జలసంధి | ఫెంచిచారి డాకరు కేశ కేన 
వసేమయిపోతే పొడ్డురు స స 'సంయు క్తగాష్ట్ర్రముల 
క్రభత్యం య్‌ హా యు వేయపలవను, 


సంజ జహా కింద నుంచే దమాూరోవ్ర ఎట్ల్టుండు నో 
తెలియణా P స్వేచ్చాగ మాసా దుకొనుతుకు వీలుండదు, 
52 


హృతిక్రలు యిజ్లంవచే నట్టు [జాయ వీలుండమ, 
సర్వదా భయంతో మెలగాలి, 
(తొక్కు తారు. దేశంతో 'నంవదంతా పాలకులు వోచుకుం 
టారు... ఉవిశ్కా యూ+రోవు ఖండములం కేటి వర్తకం, పరి 
(వలు జ్యా. కులు నాబీల. చేతులో. ఉంటాయ కొత్త 
నిధానం (కారం లాభాలన్ని వారే,  జూరే అధికారులు, 


,కజలు 
నడిదాటితే. బెయిలో 


థి... శ యుద్ధ 'సంచీక 


: (ఆగర 


ననన నానా మనా జత 


యూరోవులో చారు తలపెట్టిన నూతన విధానంలో నూత 
నశ్వం యేమి ఉండదు. ఆదేవరకు వేయుచున్న (శజావీడన 
సిరంకుశత్వ మే యిక్కడ కొత్తగ స్థౌపీంచబడును, 
కాశ్రన్క రూజు వెల్టు-చర్చిలుగార్లు కమవిభానమును తెల్పుచు 
గావించిన (శకటన చాలముఖ్యమయినది, 


పొట్లరు నూళన 


విథానంపై యిది సవాలు, జర్మనీ ఆకమించిన బేశాల 
బానిసత్వ విముక్తి స్వాతం త్వ (శచానము వాన్ఞానం చేయ 
బడెను ; ఆయుధ విస రన మును, యికముందు యిట్టి కమా 
దాలు శేకుండా వారిరీదుటకును వాగ్దానం వేయబ'దేను. 


ఈ వారంలో యుద్ధ వా రలు, 


ns TE 

14 వ తేది పగలు వందల కొలది 'బిటిషు విమానములు 
(ఢైంచి తీరము'పెకి చాడి వెడలి బులోను మొదలగు “రేవుల 
వెన “వేలకొలది! చాంబుల వర్తి ర్నించెను, జర్మక విమానములు 
వచ్చి యెదుర్చగా చాగిలో 14 కడగొట్టబ డెను, ర్‌ (బిటిష 
వినూన ములు తిరిగిరాలేదు, ఆశ్మాతి 800 | విటిషు విమాన 
"ములు జర్మనీయంది లి హనోవర్కు (రక వల్‌, మెగ్జౌఒడ్డు ఆను 
పార్మిశామిక పట్టణముల పై చాలసేపు భొంబుల” వర్షిం 
చెను, బర్లిను వెనగూడ ఇ ఇాల ఛాంబులుకడినవి. 16వ 
తేది నలు చాల (బిటిషు విమూనదళములు  ఇంగ్ఫీషు 'సము 
(ద్రమువైన (ఫెంచి తీరవు ేవ్రలవైనను విహరించి శతునా 
కలను “రేవు పట్టణము లను వొంబుల వర్ణముతో ముంచియె త్తెను* 
"సెయింటు ఓనరు విమాన్మా శయము “ధ్వంస మొనర్బబ'డెను, 
18 శతు వినూనములు శిధిలమొనర్పబజెను. 4 బ్రిటిష్‌ విమూ 
నములు తిరిగిరాలేదు. రాతి కలోన్సు డ స్సెల్టార్పు. మొద 
లగు జర్మనీలో రూరు లైను (పాఎఠములందలి పారి శామిక 
పట్టణములపవై (టన శృిండమగ దాడుల సాగంచెను 1కి 
బిటిషు విమానములు తిరిగరాలేదుం శాట్టాగ్థాం ేవ్చవైను 
మరీ తీ నమగు దాడి జరిగెను. 17 వీ తేది రాత్రి వాతా 
వరణం అనుకూలముగ లేకపోయినను 100 భిటిషు విమాన 
ములు జర్మనీలోని పడమటి (పౌంతనునందలి (మెక్‌ 
'సూయిఫ్‌ బర్టు మొదలగు (శ్రదేశముల వై చాంబులను గుర్పిం 
చెను, జర్మను విమానములు ధ్వంస మొనర్పబజెను. 9 (బిటిషు 
విమానములు తిరిగిరాలేదు. 18 వ లేదిన పగలు మరల 
(సంచి తీరపు శేజ్రలన్సు లిల్లీ మొదలగు దుర్చములను యెదిరి 
అచటి నాకలమీదను -రైలుస్టేవనులు మొదలగు వానివైనను 
ఆఅగ్నివర్ష మును గురివీంచిరి, 

19వ శేది మంగళ్లవారం “రాతి బిటిషు విమానములు 
జర్‌ రీ పశ్చిమ (పొంఠములవై విస్తారమగు చాడుల జరివెను, 
జర్‌ రోను నాకా భిర్తాణశాలలునల శీలు శబ. పెన "వేల 
శొలది వెద్ద "పెద్ద చాంబులు వగ్గి ంపబడణెను. జోలండులోసి 
విమాన్నా శయములపై గూడ చాల బాంబులు చేయబడెను. 
ఈ చాడులనుండి కెండు విమానములు తిరిగిరా లేదు. 

20 వ లేదిన తూర్చునుండి (బిటిషు విమానములు పడ 
మటి నుండి రబ్యను విమానములువచ్చి బర్లిను నగరిమువై 
బాంబులు వర్షించెనని జర్మనులు ఆంగీక రీంచి8 

18వ శేది బుధవారం "రాతి భిటనువై యెక్క_డనూ 
శ తు- విమాన దాడి అసలులేనే లేఖ, 14 వ తేది . నాతి 
ఆతి స్వల్పమైన దాడులు అక్కడక్కడ జరిగినవి, (బిటిషు 
ఈశాన్య భాగంలోన్కు తూర్పు ఉిల్లాలలా ను వి క్షండ్సు 
ఉత్తర (పౌంకములోను A పడీనవి.. ౫ స్వల్బంగా 
(ప్రాణనష్టం, అస్తి నష్టం 'సంభవించిగది. 15 వ లేదిన పగలు 
ఒక్క. విమానం మ్మా క్రీము తూరు ఆరయ్మియాా జిల్లా వెకి 
వచ్చి అక్కడక్కడ చాంబులు చేసిపోయిను. చాధివలన 
అస్సి కిగాస్సి |పాణాలకుగాగి యేవిధమగు నష్ట్రమును కలుగ 
లేదు. 16వ శేది రాతి ఇంగ్లండు ఆగ్నేయ తీరపు 
భట్టణములమీద్క మీడ్లండ్ను జిల్లాలోను ఇాలచోట్ల చాంబులు 
భడణెను. ఒక భట్టణంలో కొంత 'పాణనష్ట్రం గలిగెందిం 
అస్తికి విశేష నక్ట్రంకలుగ లేదు. ఒక శత్రువిమానం పడగాట్ట 
బడినది. 17 వ లేది శ్మాతి కొన్ని విమానాలు (బిటను 
సెకి వచ్చి ముత్య్యమగు పార్మిశామిక్ర పట్టణములలోనొక టి 
యగు వాల్లు నగరముమీద వాల ఛాంబులు వేసెను, కొంత 


నష్టము ష్య ఇంకను చాల |పదేశమలలోగూడ 
బాంబులు పడెను గాసి యెక్కువ నస్ట్రం కలుగలేదు. 

మంగళ్ళవారం రాతి | బీటను ఆగ్నేయ భాగంలో 'స్వల 
ముగ చాంబులు పడెను కాని నష్ట "మేమియు గలుగ లేదు. 

20 వ తేదిన ఒక జర్మను విమానము ఐిస్థాండు _౩కివచ్చి 
ఇాల'నేపు విహరించి పోయెను, కాని చాంబుల "వేయలేదు, 

జూలై "నెల అంకలోను కలసి మొత్తం 800 జర్మను 
విమానాలెనా భిటనుపైకి దాడి రాలేదు, ఈ సంఖ్య, ఒక్క 
రోజున జర ర్మ (ఫొన్ఫులపై దాడుల ఇజరుపుచున్న బిటిష 
విమానాల సంఖ్య యంకైనా లేదు. 


ఇటలీ---ఆ,ఫికా--మద్యధరా. . . 
థిటిషు విమానములు 18 వ తేది బుధవారం “ర్యాత్రి 
ఉత్తరా కికాలోని బడియా, జెర్నా, బెంధాజి మొదలగు 
శేవులవైనన్కు ఆయుథ సామిని ,తీనుకొని పోళ్రచుండు 
మోటారు లారీల్నపెనను 'చాలదీర్ణమగు దాడులు సాగించెను, 
ఒక నైళ్వే 3 నేపను ధ్వంస మొనర్పబడెను. మస నందలి 
(భిటిషు _౨ర్భములా రాతి ఆక స్తికముగ్య ముట్టడించియున్న 
జర్త్యను నైన్యనులపై బడి ఓక కాపలా దళమును వూర్తి౫ 
సిరూ,లించెను. పిమ్మట లోనికి చొచ్చుకొనిపోయి్యిి తీవ 
ముగ "నెదిర్చి కొందరిని _ఖేదీలుగ పట్టి తెచ్చిరి. 165 వ తేది 
“రాతి ఇటాలియనుల సిస్సలీ ద్వీపమునంధలి కాటగఠూా 
నగరముపె (బిటిషు విమానములు తీవమగు దాడి జరిపెను, 
చాల నష్టము గలిగనదని ఇటాలియనులుకూడ ఆంగీకరించిరి, 
17 వ శేది రాతి టొబ్ఫభూకు వద్ద ఉభయోపక్షములకు తీవ 
మైన పోరాటమే జరుపబడెను, 'ఆశాతి భిటిము విమాన 
ములు నిరాక్యూస్‌ శేవమై భయంకరమగు చాడినిసాగించి 
నవి, బిటికు చాంబులవలన నగరమంతయు ఇంచుమించు 
'వూర్తిన భ్యం'సమైపోయెను శేవనందలి నాకలకుకూడ "బాల 
నష్టము కలిగెను. 
14 వ తేది శృతువులు 'సూయజు శాలువ (పాంఠము 
పెనను గగన్‌ దీవిశైనను విమాన దాడి 'సల్నిరి, 
“'నూయజువద్ద 7 గురు మరణించిరి, 9 మందికి గాయ 


ములు తసిలను. నెంపెఫ్‌ దీవివైనగూడ అ రోజున రెండు 
“చాడులు జరిగను, 18 మందికి గాయములు తలను 
4 మరణించిరి.. మరునాడుగూడ కరాలు: యుచదే విళంగా 


రెండు కాకులు సాగించిరి. 

15 వ లేది రాతి (భిటిషు విమానములుు మధ్యధార్నా 
సను దమున (పయాణ ముగర్చుచున్న భతు చౌకల జట్టు 
నొకచాఫి నెదిర్చెను, అందు ర్‌ సరకుల స్టీమర్లు వానీకి 
రతణగ మరికొన్ని డిస్ట్రయరులు వుండెను "వానిలో 
6,000 టన్నుల నాక యొకటి కి000 టన్నుల నాక 
మరియొక్క_టి ఒక డిస్ట్రాయరు ముంచివేయబడేెను. ఆ 
రోజున నే డచ్చి జల్తాంతన్తామి యొకటి ర్క000 టన్నుల 
సె ఛాకన్కు 1,000 టన్నుల నాక ముంచివేసెను.. 

"15 వ లేదిన. దశ ణ్యాఫికా ీవునుండి చాల నౌకలు 
సైనికుల నెక్కి_ంచుకొసి మధ్య (పాజ్యామునకు ప్రయాణమై 


వెళ్లెను. ఆఫీకా ,పథానియగు సృట్సు గారుగూడ న. 
నరు వినూనములోో ' నర వెళ్ళిరి, 


(బేజిలునుండి సరకుల జచ్చుకొనుచున్న నార్జెనీ (8,667 
టన్నులు ఆను జర్మను నౌకను స్టిల్లా అను ఇటాలియను 


1941] 


యజ్ఞ సంచిక 7 


నాగర బభిటిష నౌకలు 1ర్‌ న Ss ఆట్లాంటికు 


17 న శేదిని freee నుందుగనులను | సైతుడీచి 


వేయ చనుల కుపషయాగంచు ిటిషు నాక ఈొకటి ముంచి 
చేయబడెను. 
 గవహోరక్లా సెల్లు” అను బిటిషు నూనె నాక (8,000 
టన్నులు) అగస్టు 6 వ తేది పాంతమున శ్మతుభ్రలచే ముంచి 
చేయబడేను. “ఆంధుపని చేయకు! Les మంది 'నురక్షి 
శముగ భిటనుచేంరి, 

సంగా మారంభమునుండి 1941 వ సం॥ ఆచ్చు 18 
వ లేదివరకు జర్మనీ తాలూకు 2,821,000 టీన్నుల 
చాకలుు, ఇటలీ తాలూకు 1,588,000 టన్నుల నాకలు, 
ఫీన్సండు తాలూకు. 81,000 టన్నుల నాకల్కు ఇకరులవి 
119, 000 టన్ను ల నౌకలు _-పట్టుబడుటవలన నేమి ముం 
ఛి వేయబడుటవలే నేమి--నక్ట మనవి “ఆని. (బిటిమ అధి" 
కారులు (ప్రకటించిరి, | . 
తటస్థ దేశములు. 

అర్థెంకైనా (దశ్మీణ అమెగికా) (శభుత్వము, 'సంగ్రామము 
నందున్న "దేశముల తాలూకు తను వ్రేవ్టలందున్న "20 నాక 
లను స్వాధీన పర చుకొసి వుషయోాగంచుకోనుటరు సిశ్చయిం 
వెను, వీని పరిమాణము 2 లక్షల టన్నులుండును,. క్యూబా 
దీవియందలి ఆక్సిను (గాన్సలేటులు (శతినిధుల కార్యా 
అయను౪అను మూసివేసి వెడలిపోవలసినదభి క్యూబా (పుథశక్వము 
వారు శృరుశుగావించికి. 

జర్మ్మనులు అశ్ఞెంకైనా నుండి తమ శాయఛారిని ఉపసంహ 
రించుకొని ాజకీయ 'సంబంధముల తెనసొట్ట కొనిరి, 

వేలకొలది జర్త్యను _సైక్యములు స్పెయినుగుండా వెళ్టుచున్న 
వను వదంతులు ఆసత్యమసి స్పెయిను అధి కారులు (గక టించిరి, 

పోర్చుగలు కాలనీలలో యొకటియగు ముజాంబిక్‌ దీవి 
యందలి పోర్చుగలు 'శభుత్వాధి కారులు, స్త్బు, "సేనాని 
(దక్షిణాఫ్రికా (పథాన) వద్ద వదకు రాయబారము వెడలి బ్రిటిషు 
చారు కోగినంతినే పోర్చుగష తో సంబంధము | తెంచుకొని 
మి తేమండలిక నుకూలమగు స్వతంత్ర పభుత్వమును (పకటించెద 
మసి వారన మొనర్చినటుల స్నెయిను ప త్రీకలు (శక టించెను, 
పోర్చుగలు 'రాయచారి స్పేయిను వళ ము తిగ్గి కలను 
కొని అట్టి వదంతులు “వూర్కెగ నిరాథారమైనవని తెలియ 
ఒర చెను, 

అమెరిశా-అట్లాంటిక్‌. ' 

అమెరికా సంయుక్తశాష్ట్ర |పభుత్వపు అధ్యతుడగ 
రూజ్వెల్టునుు (బిటిషు (పథానమంతియగు  చర్చిలున్సు 
ఆట్లాంటికు 'సముదమున నొక చోట తమతమ యుద్ద నౌకల పై 
'సమావేశయై యుద్ద ఫిర్యహణ విషయములను ఆంత గాతీయ 
'సంబంధ ములను చర్చించుకొని ఉభయ 'దేగములును అనుస 
రింపదగిన "కార్య కమమును సిర్భయించుకొగిరి, సె చర్యరి 
యందు |బిటిషు-'సంయు క్ర శాష్ట్ర 'సెసిక శాఖల (్రశానాథి 
శారు లందరును పొల సిరి. సంగామమును సాధించుట 
లే తమ అశయములను, విజయానంతరము తొము (పసం 
చమున నైలకొల్పదలచిన "శాంతిని “నసూచించుచు వీరు 8 
సిద్దాంశముల నిర్ణయించిరి. ఉభయదేశముల తరఫునను, 
(భిటిమ (పభుత్వ ఉస (పథానియగ మేజరు అట్లీగారు 
వానిని 14 వ లేదీన (పకటించెను, చర్చిలు రూజ్వెల్టు 
కలసి సోవియటు ర్యా శథాసియగు సై 'సాలిను కొఠ సందేశ 
మంపీరి, | బిటన 'సంయు క్ర్‌గాక్ట్రములనుండి కొందరు (పథాన 
'సైనికోద్యోగులను పంవెదమసియుు అన్ని యాద్ధరంగముల 
లోని అవశ్యక తలను, రబ్యును సెసికాథికారులు వారితో 
చర్చించి తమకు కావలసిన ఆయుధ "సామ్మగులను సిర్ణయింప 
వళనసియ్సు బ్రిటను) 'సంయు క్త రాష్ట్రికులు వానిని సరఫరా 
వేయుననియు, ఆ సంబేశమున ెలివీరి, అ'సూచనలను 
స్టాలిను అంగీకరించెను. సంయుక్త శాష్ట్రములలో నిర్భంఢ 


ముల నంపిన వాలనియు ' శకటిం చెను, 


నైనిక శేవను ఒక" వశ్సర "కాలమునుండి శశీ 'సంవత్సర 


ములకు హాచ్చించు చట్టము శాసనసభలో ఆమోదింపబ'డెను, 
రూ జ్వెల్లు అధ్యక్షుడు - దాసికి అనుమతి నొసగి ఆనుల లోకి 
తెచ్చెను. ఇదివరకు కంకి ఇపుడు సంయుక్త శాక్య) 
(ప్రభుత్వము యుద్ధమున దిగు పరిస్థితు లేర్చడలేదసియు రష 
నులు ఇాలకాలము జర్మను చాడుల నిరోధించి యుండగల 
రసియు థాజ్యెల్టు అధ్యముడు 16 వ లేదీన (శకటించెను. 
(బిటిషు (కభుత్ళ మం్యతియగు పవరు బూకుగారు ఆయుధ 
సెల విషయమున 'సంయు క్ర "రాష్ట్రములకు వచ్చెను. ఇత 


డు న్యూయార్కుులో మాటలాడుచు తమకు 'సంయుక్త శా 
వమనం, నైనిక సహాయ మక్క_ర లేదనియు ఆయుధ 
age "రాష్ట్ర 
యుద్ధ భాకలు ఆట్లాంటికు సమ్ముడమున గ సీ తిసగుచున్న. 
విరు, ఓక్క జర్మను చాకయెన సమ్మ దముమీద గఫ్పింప 
'లేదసియు సంయుక్త రాష్ట్ర నాకా కార్యదర్శి ళర్నలు 
నాక్సుగారు 16 వ 5 శేదీన (కటిం చెను, 

ఇపుడున్న యేర్చాటుల గ్రకారమ్ము రెండు వశ్చరముల 


. వరకు రోజును రెండు నౌకలు చొప్పున 'సంయ క్షరాష్ట్ర) ము 


లందు కయారు చేయబడుచుండ నని అడ్మిరల్‌ లాండుగారు 
(సంయా కరాష్ట్ర శాస శాసన 'సభల నాక ఫలు 'సంభాధ్యత్షుడు 
17వ తేదిన (శకటించెను, 18 వ తేదిన రూజ్వెల్లు 
చర్చిలుతో తన 'సంభావణ వివరములను రహస్యముగ శౌసన 
సభల నాయ కులకు తెలియ జేసెను, 

రష్యాకు వ్యాడివా స్తకు శేవును' చేరునటుల యిదివరకు 
బాల సాక లను ఆయుధ సామ గతో పంపీతిమసియు యిం 
కను సంపనుంటిమసియు సంయుక్త రాష్ట్ర ఆధికారులు పక్‌ 
టించిరి, 

మధ్య పాచ్యము (ఈజిప్టు - -ఈ-రాక్‌- -సిరియా) న (బిటీకు 
వారు సాగింపనున్నృ యుద్లనునరకుగాను వాల విమానములను 
'సతంరముగ అందుటకు అఫిశామీదుగ పంపబడునని 
రూ జ్వెల్డు అధ్యక్షుడు (కి టించెను. 

1948 వ sn వరకు గూడ మనో 'సంగామము 
సాగునసి యు అప్పటివరకును కావలసిన అయుధోతృత్తి 
వీర్చాటులు కయ 19 న తేదిన 
రూజెల్టు "వెల్ల డించేను. 


రష్యా 

రష్యాలో దశ్షిణ యుద్గరంగమున్క సీపరునదీ తీరమునగల, 
సికలగమోవ్‌ అను చిన్న రమ్య్‌ను నాకా(శయమును జర్మను 
సేనలు చుట్టుముళ్తైనని 14 వ శేదిన జర్మనులు ప్రకటించిర. 
సీపరునది నల్ల సముద్రమున కలియు చోట జర్మను సేనలు 
నల్ల ల్లసము! దతీరమును చేశెనసియు, దానికీ వడమటగానున్న 
(ప్రాంతమును రమ్యను యుద్ధ నాకాశేం (ములలో నొక టగు 
ఒడెస్సా శేవ్రను చుష్టుముట్టి తిమనియ జ_ర్భనులు ఉెలుపు 
చున్నారు. అయినను ఈ (పాంతమున గల రమ్యను సైన్య 
మునందు అత్యధిక భాగమును నీపరునదికీ “తూర్పునకు సుర 
శ్షీతముగ జేర్చితిమని రవ్యను అధికారులు - బెలిపిరి, 18 
వ తేదీన జర రను సెన్యములు ఒజెస్సాలేవును చుట్టుముట్టినపుడు 
కీశ్రనందున్న 85,000 టన్నుల యుద్ధ నాక 10, 000 
టన్నుల [కూయిజరు, 4 డిస్టా యర్లు 2 జలాంక న్లాములు, 
60 వేల వీర్యం 84 టారీకులు, 580 శీరంగులు పట్టు 
కొనబడెనసియు జర్షనులు 19 వ శేదిన (కకటించిరి, 
రవ్యనులు ఈవార్త అసత్యమని (శకటించిరి® జర్మను 
నైన్యములు, సీపరునదీ తీరమునగల నీపరు (పోవోస్కు 
ఆను పెద్ద పార్మిశౌమిక పట్టణమువైకీ జనుచున్నవనియు 
జర రను (క టన చెలువుచున్న ది, 

మధ్య రంగమున స్థాళ౭కన్య్ము_నుండి కొంత జర్మను 
వైన్యయు తూర్పు-దక్షీణ మూలగా జని మాస్క్కో-కీవు శైలు 
నూర్గమును చేదించుటకు (ప్రయత్నించుచున్న వి, 


8 , యుద్ధ స 


ఉత్తర భంగముగ రస్యును నైన్వ్నములు లెసిక్‌ గాడునకు 
దక ణ-పడనుర మూలగా 70 మొళ్లలోనున్న కింగ్‌ సీహ్‌ దగర 
మునుఖాళ చేసి లెనికొ గాడు పరిసరములకు వచ్చిచేరు చున్న వి. 

జర్హ్యనలు "దేశము న్మాకమించుటకంకుు అపారమగు 
| రష్యను _సెన్యమును ఆయుథ సామ గని పట్టుకొన జూచు 
చున్నారు. రష్యను లిపుడు దేశము' ఖాళీ చేయవలసివచ్చి 
నను లశ్మ్య పెట్టక సె న్యమునకును అయుథ'సామ్మకిక్‌ఫి యెక్కువ 
నష్టము గలుగనంతవరకు పోరాడుచు తరువాత "వెనుకరు 
తగ్గుచున్నారు సేన్యమును కొపాడుకొసినయెడల కొలది 
రోజులలోనే అలసిపోవు జర్మను నైన్యములవైబడి వెడలగొట్ట 
వచ్చునని రవ్యనుల యుబేశము. 

"లెనిక్యగ్రాడువైనను నూస్క్కో_వైనను రోజును జర్మ్మనులు 
వినూద దాడులు సాగించుచున్నారుగానస్సి ఏ వీవో వాకటి కు 
తప్ప శ తవిమానములు ఆ నగర పరిసరముల భేగంచుకొన్సి, 
శటణమును (కువేశింపజాలక న్ని ఉత్తరమున ' ' చాల్చికు 


(పాంతమునుండీ దక్షిణమున నల్ల సమ్ముద (పాంతమువరర్‌ను ' 


గల రంగమునందంతటను పోరాటము భయంక రముగ నే 
ససాగుచున్న యిల వార్తలు బెలవుచున్న వి, 

థీన్నిచు "సైన్యములు వ్రు చృరమున నోరా వల్లా పట్టణమును 
అక మించెనని 16 వ తేడ ఫిస్నిము తకు కుకటించిరి. 

14 న లేదివరకు జరిగన పోరాటమున జర్మనులు ర్‌ వేల 
టాంకులు గోల్సోయిరి. 11 డివిజనులు 13* రెజిమెంటులు 
“హాడ్చిగ సివ్మారమెనసి. 20 డివిజన్లులలో సగముకంకొ 
యెక్కుువమంది నెసికులు హూతులైరి. 
__ ఫోలండు-రమ్య [పభుత్వములు 15 వ తేదిన పరస్పర 
సైనిక సవాయమప్రు వొడంబడికను గావించుకొ నైను, 

టరీగా----ఈ రాక్‌ ._ఈరారా--- సీరియోా, 

టరీ,_ యొక్క. 'సరిహదులన్కు సాషశం, త్యమును మస్నిం 
sg Ware లేను cs paps 
మును లేదనియు, (బిటిము-రష్యా 'శభత్వనములు "రండును 
గలసి 12 వ లేదిన టర్కీ గ్రోభత్యమునకు 'సందేశము 
నందజేసెన.  ఐరోపాయందలి దేశములలో "నేదిమైన 
టర్కీ పె దాడివచ్చినయెడల తాము ఊభయులమును గూడ 
టర్హి. రక్షణకు 'సవచోయనువ చె దమనిగాూడ _్రిటిషుం 
రష్యా | పభుక్యములు వాగ్రానమొసగెను, టర్కీ. _్రహక్వము 
ఈ వాగ్దాన మును ఆంగీకరించెను. 

జర్తక్‌ ఏజెంటులు ఈ రాకొనందు విశేషముగా చేరుతు 


న్నారని ఆరోపించి, వారిని వెటనే వెడలగొట్టవ లెనసి ' 


సోవియటు- బిటిషు (భుక్వ ములు రిండునుకలసి రాకా 
(శభుత్యమును "రండవ సారి మరల గోరెను. , అటుల వెడల 
గొట్టనిచో తామే తగు చర్య దిసుకొన వలసియు౨డునసి గూడ 
"హాచ్చారించిరి, ఈ రాకొలో కమకు వినవూనాశయ ఫౌక 


ర్యముల నొసగవలెనసియు. 'వెటోలు _నొసగవళెన ఫియు ' 


లేనిచో -రాజకీయ 'సంబంధములగూడ | తెంచి వేసుకొనబడు 
నసియు జర్షనీ ఈరా౯ొను హాచ్చరించినది. పర్షియాలో 
జర్భనుల, కు టలను గుంచిన ఆరోపణల శీవలము కల్పిత 
ములని పర్టియెను క తికలు ఎగతాళి చేయు చున్న వి, 

రియ? అెబనా కా రాష్ట్రములకు సంపూర్ణ స్వాతం 
[ఈము నొసగు నుద్దేశమును స వ్‌ పపచుటా గును, స్వతంత్ర 
యెంచి నాయకుఢగు డిళాలి నేనానియు ర్రైటిమ జేశీయాం 
గవంతి లిటిల్టళ గారును వాసుళొనిన జాబులు 14వ 
'లేదిన (క టింపబ డెను, 

స ఖ్రైష్మ్‌ 

ఈ నెల 12 వ లేదీన మార్గలు విసెయిళొ. (ఇంచి 
(ప్రజలకు విజ్ఞ వి చేయుచు ఇకమీని (పజలందరును శనీ రాజ 
భీ (వీరూణ మొనర్చవపెననియా, తన యధి "కార ములను ఉప 
_్రశానియగు అడి ల డార్లకకు యిచ్చితిననియ్యు 


సంచిక (ఆగను 1941 


"లందరును, ంచిజాతి యొక్క ఈ వివముస్థితిల్యో 'సంజూర్ష 
బార మును గన్సరుపవలెన నియు గో లెను, గ్‌ 

విషీ (శభుత్వము, శతువగు జర ర్యనీతో 'సవా కారమొనర్చ 

ణి శ్చయించుకొని గంచీ, పజల అక్క గౌరవమును కళంక 


మొన ర్చెనసి 'స్యతంః త _్రైంచి ను ఖండించిరి. 


సిరియాలోని (సంచి సైనికులను స్పకంత ౮ (ఫెంచి నైనిక 
దళములలో క్రేరవ అనని కా, టు? సేనా నిర్భంధించుచుండి 
ని విషీ. (గుభుక ము (ట్రటిషు (వభుశ్వమునకు ఆశేప పణష త 
ము నంద జేసెను, 

(ఫొన్ఫునంద లి ఉన్నత గళ దు "సనెటు 
సభ్యులు 19 వ లేదీన పెకెయిను నేనొనికి రాజభక్తి 
క్రమాణయొనగి రి, 

సిరియానుండి (ఫాన్నునకు సాఫిపోబడిన pes యుద్ధ 
_క్రొదీలు తిరి? సిరియాకు పంవీవేయబడిరి, 

ఇట్టి ఖైదీలను విడుదల చేయకుండ ఒడంబడిక భరతులను 
భం౫వు. SAO _్రతీకారముగ్గ, సికియ హె కమిషన 
రగు జెంట్టు సేనాని బ్రిటిషు ఆధికారులు నిర క ంథమునం 
దుంచి, పౌలస్థానము నందలి 'జెరూసలమునకు మార్చీరి, 

J దూర పాచ్యము, 

జపాను 'శభుత్వమంతులలో నొకరున్కు మాజీ శతథా 
సియుఅగు పీరనుమూగారివై ఒక యువకుడు 14 వ లేదీన 
రివాల్వరు _వేల్చి హత్య చేయుటకు (నయత్నించెను, పొరా 
నుమూగారు గాయములు తగిలి చిశిక్సనందుచున్నారు. చేర 
సుకు పట్టుకొనబడెను. అకడు' తీ వవాద యువజన 'సమితి 
సభ్యులలో నొకరసి ఆన కొనుచున్నారు. 

ఆంగ్ష-అ మెరి కా దేశములు జపానుచుట్టును శ్మతువర్టముల 
కల్పించి జపానును అణచజూచుచున] న్న దనియు, కాసి 
జపొను ఆ బెదరింపుల లత్యుము చేయక తా నదివరకు' బిళ్ల 
యించుకొసిన కార్య క్రమము నమలుజరుపుననియు జపొను 
అధికారి శేడియోలో (శకటించెను, | 

జపొనునుండి 100 మంది ఆమెరికను పౌరులను ఖాళీ 
కయుటకు  అనువమతిసిగోరగా జపాను ఆధికారులు అనుమ 
తిసి సిరాకరీంచి3. 

'సంయా క్త రాష్ట్రములు న్వాడివాస్టక్‌ రేవు (రప్యా నకు 
శాకలలో అయుధథ సామ ని పంపునైడల, జపాను వ్రపేశ్షీంచి 
యూరకొనజాలదసి జపాను (పభుత్వ (పచురణశాఖోద్యో% 
యగు ఇమీగారు 19 వ శేదిన సాన్చరకించిరి, 

ఇండో-చెనాకు 18 వ శేదిన మరిళొన్ని (క్రొత్త జపాను 
సైన్యములు వచ్చి చేరను. ఇదివర కచట 160 వేం “న్య 
మున్నటుల స్‌ పబడెను. 

చెనాకు సంయు క్తం+ష్ట్రములు 8 లతల టన్నుల ఆయుథ 
సామ (ని వెంటనే పంపుట శేర్చాటుల గావించెను. 

చైనా రాజథాసియగు చంకీంగున గరమువె వారము రోజు 
లు సరంతశాయంగా జపాను విమానములు చాంబుల వర్షం 
చెను. 14 'వ లేదిన అవి అగపోయెను, , i 
"తాయి దేశమును (భీటిషు అధికారులు బెదరించుచుండి 
రను జపాను ఆరోపణ "పూర్తిగ అసత్యమఫి మలయా యం 
దలి బిటిషు సర్వ నేనాధి పతియగు నర్‌ బూకు పాఫాంగారు 
ఖండించిరి. 

జపాను తాయి (శభుత్వమునకు కొన్ని వరతుల "చెలిపి, 
వానికి ర రోజులలో సమాధాన మొసగవలెన ని అంత్యసం టే 
శము నంపెనను వార్త అసళ్యమని తాయి క మంతి 
19 వ లేదిన ఖండించెను, 

మంచూూకో- -రష్యా "స సరిహద్దున వివాదముల పరిష్కరించు 
కొనుటకు సియమించుకొన బడీన . 'సంయ్సుక్ష సంఘము ఒక 
'యొడంబకికిను సిద్దపరచెన నియ్కు  సెక్టెంబరు 22 వ శేదిన 
దానిపై 'సంల్లకములు జరుగుననియ్కు రష్యా, మంచుకో అధి 
"కారులు యక టించిరి. 


'సలవ* ; ఇకముందు చూచుకొనుటకు యీ మదరాసు యుద్ద 'సంచికను మీరు భదపరచుకొనుడు, 
[మదరాసు సమాచారముల డెరెక్షరుగారు తము వందనములతో దీసిసి మీకు పంపుచున్నారు.] 


MADRAS : PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESB. 


